అథ పంచమోోంధ్యాయః 
సన్నా3స మండల విధి 
ఈశ్వర ఉవాచ | 


పరీక్ష్య విధివద్ఫూమిం గంధవర్తరసాదిఖిః | మనోణభిలషితే తత 
వితానవితతాంబరే || 1 


సుపలిస్తే మహీపృషే దర్పజోదరసన్నిఖే | అరత్నియుగ్యమానేన 
చతుర[సనం ప్రకల్పుయేత్‌ || 2 


తాలప|తం సమాదాయ తత్సమాయామవిస్తరమ్‌ | తస్మిన్‌ భాగాన్‌ 
ప్రకుద్వీత తయోదశసమాం కలామ్‌ || 3 


తత్పతం తత నిక్షిప్య పశ్చిమాభిముఖః సితః | తత్పూర్వభాగే 
సుదృఢం సూతమాదాయ రంజితమ్‌ || 4 


పాక్‌ ప్రత్యక్‌ దక్షిణోదక్‌ చ చతుర్తి®ి నిపాతయేత్‌ | సూత్రాణి 
దేవదేవేశి నవషష్టుత్తరం శతమ్‌ || 5 


కోషాని స్యుస్తతస్తస్య మధ్యకోష్టం తు కర్ణికా | కోష్టాష్టకం బహిస్తస్య 
దలాష్టకమిహోచ్యతే || 6 


దలాని శ్వేతవర్ణాని సమగాణీ ప్రకల్పుయేత్‌ | పీతరూపాం కర్షికాం చ 
కృత్వా రక్తం చ వృత్తకమ్‌ || 7 


వనభిదలదక్షం తు సమారభ్య సురేశ్వరి | రక్తకృష్తాః కమేణవ 
దలసంధిన్‌ విచితయేత్‌ || 8 


కర్ణికాయాం లిఖేద్యంతం ప్రణవార్తప్రకాశకమ్‌ | అధఃణీఠం సమాలిఖ్య 
శికంఠం చ తదూర్ద్వతః || 9 


తదుపర్యమరేశం చ మహాకాలం చ మధ్యతః | తన్మస్తకసం దండం 
చ తత ఈశ్వరమాలిఖేత్‌ || 10 


ఈశ్వరుడు ఇట్లు పలికెను - 


గంధము, రంగు, రసము మొదలగు అంశములను ఆధారముగా 
చేసుకొని భూమిని యథావిధిగా పరీక్షించవలెను. అచట 
మనస్సునకు నచ్చిన స్థానములో ఆకాశమును వస్త పు పందిరితో 
కప్పవలెను (1). ఆ భూభాగమును చక్కగా అలికి అద్రమువలా 
శుభము చేయవలను. దానిపై రెండు అరత్నుల (మోచెతినుండి 
చిటికెన (వేలి వరకు గల) పొడవు గల భుజములతో ఒక 
చతురసమును గీయవలెను (2). తాటియాకును తీసుకొని దాని 
వెడల్పుతో సమానమగు భుజము గల చిన్న చతురసములను పెద 
చతురసములోపల గీయవలెను. నిలువుగా గాని, అడ్డముగా గాని 
పదమూడు చిన్న చదరములు ఉండును (3). సాధకుడు దాని 
లోపల ఆ తాటియాకును ఉంచి, పశ్చిమదిక్కు వెపునకు తిరిగి 
నిలబడి దాని తూర్పువైపున గట్టి రంగు దారమును కట్టవలెను (4). 
దారములు తూర్పు, దక్షిణము, పశిమము మరియు ఉత్తరము అనే 
నాలుగు దిక్కులయందు వచ్చునట్లు చుట్టవతను. దేవతలచే కూడ 
ఆరాధింపబడే ఓ పార్వతీ! ఈ చతురసముల సంఖ్య 169 
ఉండును. వాటి మధ్యలోనున్న చతుర్యసము తొడిమ యగును. దాని 
చుట్టు ఉన్న ఎనిమిది చతుర(సములు ఎనిమిది దళములు అగునని 
చెప్పబడినది (5,6). దళములన్నియు తెల్లగను, తొడిమ పచ్చగను 
ఉండవలెను. చతుర(సము లోపల ఎరరని రంగు గల వృతమును 
గీయవలెను గ). ఓ దేవదేవీ! తూర్పు దిక్కునందు ఉండే దళముతో 
నారంభించి దళముల మధ్య గల గీతలు క్రమముగా ఎరుపు, నలుపు 
రంగులో ఉండునట్లు చేయవలెను (8). కర్ణికాసానములో 
ఓంకారముయొక్క అర్థమును పప్రకటింపజేసే యంతమును 
వాయవలెను; దానికి క్రింద పేఠమును, పైన కంఠమునందు విషము 


గల శివుని వాయవలెను (9). దానిపైన అమరేశుని, మధ్యలో 
మహాకాలుని, ఆ మహాకాలుని బన దందమును, తరువాత ఈశ్వరుని 
బాయవలెను (10). 


శ్యామేన పీఠం పీతేన భీకంఠం చ విచితయేత్‌ | అమరేశం 
మహాకాలం రకం కృష్ణం చ తౌ క్రమాత్‌ || 11 


కుర్యాతుధూమం దండం చ ధవలం చేశ్వరం బుధః | ఎవం 
యంతం సమాలిఖ్య రకం సద్యోన వేష్టయేత్‌ || 12 


తదుతేనొవ నాదేన విద్యాదీశానమీశ్వరి | 
తద్వాసపంకీర్శహాయాదాగ్నేయాదిక్రమేణ వై || 13 


కోషాని కోణభాగేషు చత్వార్యేతాని సుందరి | శుకేనాపూర్య వర్లాది 
చతుష్కం రకధాతుభిః || 14 


ఆపూర్య తాని చత్వారి ద్వారాణీ పరికల్పయేత్‌ | 
తతస్తత్సార్వ్వయోర్డ్వంద్వం పీతేనైవ ప్రపూరయేత్‌ || 15 


ఆగ్నేయకోష్టమధే తు పీతాభే చతుర[నకే | అష్టపుతం లిఖేత్పద్ముం 
రక్తాభం పీతకర్ణికమ్‌ || 16 


హకారం విలిఖేన్మధ్య బిందుయుక్తం సమాహితః | పద్మస్యనైర్భృతే 
కోష్టై చతుర(సం తదా లిఖేత్‌ || 17 


పద్శుమష్టదలం రక్తం పీతకింజల్కకర్డికమ్‌ | శవరస్య తృతీయం తు 
షష్టరసమన్వితమ్‌ || 18 


చతుర్తశస్వరోపేతం బిందునాదవిభూషితమ్‌ | ఎతద్బీజవరం 
భ*#౫#౫|ద పద్మమధ్యె సమాలిఖేత్‌ || 19 


పద్మసేశానకోషోతు తథా పద్మం సమాలిఖేత్‌ | కవరస్య తృతీయం 
తు పంచమస్వరసంయుతము || 20 


పీఠమునకు నీలము, ఢీకంఠునకు పచ్చన, అమరేశునకు ఎరుపు, 
మహాకాలునకు నలుపు రంగులను కలించవలెను (11). వివేకియగు 
సాధకుడు దండమునకు బూడిదరంగును, ఈశ్వరునకు తెలుపు 
కల్పించవలతను. ఈ విధముగా యంతమును వాసి ఎరుపు రంగు గల 
అమరేశుని వెంటనే నూతన వస్త ముతో చుట్టవలెను (12). ఓ 
ఈశ్వరీ! ఆ పణవయం[తమునుండి నాదము ఉదయించుచున్నట్లు 
భావన చెసి ఈశానుని ఉపాసించ వలెను. ఈశ్వరుడు ఆ 
మండలములో నివసించే వరుసలను ఆగ్నేయముతో మొదలిడి 
వరుసగా గ్రహించ వలెను (13). ఓ సుందరీ! కోణములయందలి 
చతుర(సములకు తెల్లని రంగును పూయవలను. మొదటి నాలుగు 
అక్షరములను (అ,ఆ,ఇ, ఈ) ఎరని రంగుతో వ్రాసి వాటిని నాలుగు 
దాారములుగా భావించవలెను. ఈ ద్వారములకు రెండు 
పక్కలనుండె రేండేసి చతురసములకు పచ్చరంగును 
పూయవలెను (14,15). ఆగ్నేయదిక్కునందు ఉండే పచ్చని 
(ప్రకాశము గల చతురనసమునకు మధ్యలో ఎనిమిది దళములు గలది, 
ఎ(రని కాంతులు గలది, పచ్చని తొడిమ గలది అగు పద్మమును 
వబవాయవలెను (16). ఓ మంగళకరురాలా! సాధకుడు 
సమాహితచిత్తుడై దాని మధ్యలో హకారమును, బిందువును వ్రాసి, 
పదమునకు నైరుతి దిక్కులో చతురసమును వాసి దానియందు 
ఎనిమిది దళముల ఎరని పద్మమును వ్రాయవలెను. దాని లోని 
దుద్దు మరియు కింజల్కములు పచ్చగా నుండవలెను. ఆరవ అచ్చు 
(ఊ) తో కూడిన శవరతృతియవర్తము (స) ను, బిందువుతో మరియు 
నాదముతో కూడియున్న పదునాభివ అచ్చు (అమ్‌) అనే గొప్ప 
వర్గమును పద్మమునకు మధ్యలో వాయవలెను (17-19). 
పద్మ్యమునకు ఈశానదిక్కునందలి చతురసములో కూడ మరియొక 
పద్మమును వాసి అయిదవ అచ్చు (ఉ)తో గూడిన కవరములోని 
మూడవ అక్షరము (గ) ను వాయవలను (20). 


విలిఖేన్మధ్యతస్తస్య బిందుకంరే స్వలంకృతమ్‌ | 
తద్బాహ్యపంకితెతయే పూర్వాదిపరతః క్రమాత్‌ || 21 


కోషాని పంచ గృహ్తాయాధిరిరాజసుతే శివే | మధ్యే తు కర్షికాం 
కుర్యాత్పితం రక్తం చ వృత్తకమ్‌ || 22 


దలాని రక్తవర్ణాని కల్పయేత్కల్పవిత్తమః | దలబాహే తు కృషాన 
రం|ధాణి పరిపూరయేత్‌ || 23 


ఆగ్నేయాదీని చత్వారి శుక్లేనెవ ప్రపూరయేత్‌ | పూర్వే 
షడ్చిందుసహితం షట్కోణం కృష్ణమాలిఖేత్‌ || 24 


రక్తవర్గం దక్షిణత।[స్తి కోణం చోత్తరే తతః | శ్వేతాభమరచందం చ 
పీత్రవర్తం చతుష్టయమ్‌ || 25 


చతుర[సం క్రమాత్తేషు లిఖీద్పీజం చతుష్టయమ్‌ | పూర్వే బిందుం 
సమాలిఖ్య శుభం కృష్ణం తు దక్షిణ || 26 


ఉకారముత్తరే రక్తం మకారం పశ్చిమే తతః | అకారం పీతమేవం తు 
కృత్వా వర్షచతుష్టయమ్‌ || 27 


సర్వోర్ద్ష్వపంక్వ ధఃపంక్తా సమారభ్య చ సుందరి | పీతం శ్వేతం చ 
రక్తం చ కృష్ణం చెతి చతుష్టయమ్‌ || 28 


తదధో ధవలం శ్యామం పీతం రకం చతుష్టయమ్‌ | అధస్తి కోణకే 
రక్తం శుక్లం పీతం వరాననే | 29 


దాని మధ్యలో బిందువును, కంఠముతో గూడిన గుకారము (గుమ్‌) ను 
వాసి చక్కగా అలంకరించవలెను. ఓ పర్వతరాజపుతీ!శివపత్నీ ! 
దానికి బయటనుండే మూడు పంకులలో తూర్పునుండి అయిదు 
చతురసములను తీసుకొని మధ్యలో పచ్చని తొడిమను, ఎరని 
వృత్తమును వ్రాయవలెను (21,22). ఈ కల్పమునెరింగిన సాధకుడు 
ఎరరని దళములను వాయవలెను. దళములకు బయటనుండే 
రంధములను నల్లని రంగుతో పూర్తిగా నింపవలను (23). 
ఆగ్నేయముతో మొదలిడి నాలుగు కోణములలోని చతురసములకు 
తెల్లని రంగును పూయవలెను. తూర్పు దిక్కునందు ఆరు 


బిందువులతో కూడియున్న నల్లని షడ్సుజిని  వాయవలను (24). 
దక్షిణమునందు ఎరరని షడ్సుజిని, తరువాత ఉతరమునందు తెల్లని 
తెభుజిని, పశిమమునందు పచ్చని అర్హచంద్రాకారమును వాసి 
(25), ఆ చతుర(సములలో క్రమముగా నాల్లు బీజములను 
వాయవలెను. తూర్పునందు తెల్లని బిందువును, దక్షిణమునందు 
నల్లని ఉకారమును (26), ఉత్తరమునుందు ఎరరని మకారమును, 
తరువాత పశ్పామమునందు పచ్చని ఆకారమును, ఈ విధముగా 
నాలుగు వరములను వాయవలెను (27). ఓ సుందరి! 
అన్నింటికంకఠు పై పంకికి కింద, అనగా రెండవ పంక్తితో ప్రారంభించి 
వరుసగా నాలుగు చతరసములను పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు 
అనే నాలుగు రంగులను పూయవలెను (28). ఓ సుందరీ! వాటి 
కిందనుండే చతుర1సములను తెలుపు నీలము, పసుపు, ఎరుపు, 
అనే రంగులతో, ఆ కింది |తిభుజిని ఎరుపు , తెలుపు, పసుపు 
రంగులతో పూయవలెను (29). 


ఏవం దక్షిణమారభ్య కుర్వాతోమాంతమీశ్వరి | తద్పాహ్యపంక్తా 
పూర్వాదిమధ్యమాంతం విచితయేత్‌ || 30 


పీతం రక్తం చ కృష్ణం చ శ్యామం శే్వతం చ పీతకమ్‌ | ఆగ్నేయాది 
సమారభ్య రక్తం శ్యామం సితం ప్రియే || 31 


రక్తం కృష్ణం చ రక్తం చ షట్కమేవం ప్రకీర్తితమ్‌ | దక్షిణాద్యం 
మహేశాని పూర్వావధి సమీరితమ్‌ || 32 


నర్శృతాద్యం తు విజేయమాగ్నేయావధి చేశ్వరి | వారుణం తు 
సమారభ్య దక్షిణావధి చెరితమ్‌ || 33 


వాయవ్యాద్యుం మహాదెవి నొరృతావధి చేరితమ్‌ | సోమాద్యం 
పరమేశాని వారుణావధి చేరితమ్‌ || 34 


ఈశానాద్యం తు విజేయం వాయవ్యావరధి చాంబికే | ఇత్వుక్తో 
మండలవిధిర్మయా తుభ్యం చ పార్వతి || 35 


ఏవం మండలమాలిఖ్య నియతాత్మా యతెస్స్వతః | సౌరపూజాం 
పకుర్వీత స హి తద్వస్తుతత్పురః || 36 


ఇతి వీ శివమహాపురాణ కైలాసంహితాయాం సన్నాసమండలవిధి 
వర్షనం నామ పంచమో%ధాాయః(5). 


ఓ ఈశ్వరీ! ఈ విధముగా దక్షిణముతో మొదలిడి ఉత్తరము వరకు 
అదే విధముగా చేయవలెను. దానికి బయటనుండే పంకియందు 
తూర్పుతో మొదలిడి మధ్య వరకు పసుపు, ఎరుపు, నలుపు, నీలము, 
తెలుపు, పసుపు రంగులను వేయవలను. ఓ ప్రియురాలా! 
ఆగ్నేయముతో మొదలిడి ఎరుపు, నీలము, తెలుపు, ఎరుపు, నలుపు, 
మరియు ఎరుపు అనే రంగులను వేయవలెనని చెప్పబడినది. ఓ 
మహేశ్వరీ! మహాదేవీ! పరమేశ్వరీ! అంబికా! దక్షిణముతో మొదలిడి 
తూర్పు వరకు, నెరృతినుండి ఆగ్నేయము వరకు,పశ్సిమముతో 
మొదలిడి దక్షిణము వరకు, వాయవ్యముతో మొదలిడి నైరుతి 
వరకు, ఉతరమునుండి పశిమము వరకు, ఈశాన్యముతో మొదలిడి 
వాయవ్యము వరకు రంగులు ఈ విధముగనే చెప్పబడినవి. ఓ 
పార్వతీ! నేను నీకు ఈ విధముగా మండలమును నిర్మించు 
విధానమును చెప్పియుంటిని (30-35). మనోనియంతణ గల యతి 
ఈ విధముగా మండలమును వాసి, బహ్మవస్తువునందు లగ్నమైన 
మనస్సు గలవాడై తాను స్వయముగా సూర్యపూజను చేయవలెను 
(36). 


శి శివమహాపురాణములోని కైలాససంహితయందు 
సన్నాసమండలవిధిని వర్ణించ అయిదవ అధ్యాయము ముగిసినది 
(5). 


